Registered No. HSE -49/ 2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


FAC 


R 


ANDHRAP 


evan 


आध्रप्रदेश 


" 
HRA 
PRADESH 


= 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


గా 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No. 45 


AMARAVATI , MONDAY, NOVEMBER 11 , 2019 


G. 381 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


-- X - - 


NOTIFICATIONS BY GOVERNMENT 
యువజనాభ్యుదయ , పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ 

( హెచ్ అండ్ ఓ . ఎల్ ) 
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం , 1966వ సంవత్సరపు 9వ చట్టంలోని 5(1)వ విభాగం - అధికార భాషా 

సంఘం సభ్యుల నియామకం . 


(జి . ఓ . ఎం . ఎస్ . నెం . 12, యువజనాభ్యుదయ, పర్యాటక మరియు సాంస్కృతిక ( హెచ్ అండ్ ఓ . ఎల్ ) , 

11వ తేది నవంబరు , 2019 .) 


పరిగణన పత్రాలు : 
1. జి . ఓ. ఎమ్ . ఎస్ . నెం . 10 , యువజనాభ్యుదయ , పర్యాటక మరియు సాంస్కృతిక 

( హెచ్ అండ్ ఓ . ఎల్ ) శాఖ , తేది : 13- 08 - 2019 . 
2 . ముఖ్యమంత్రిగారి కార్యాలయపునోటు , తేది : 16 - 10 -2019. 


XXXX 


పై ఒకటవ పరిగణన పత్రం ప్రకారంరాష్ట్రంలో అధికారకార్యకలాపాల నిమిత్తం, అధికార భాషయైన 
తెలుగును పరిపాలనలో ఇతోధికంగా ఉపమోగించడానికి తగువిధంగా చర్యలు చేపట్టడానికి , పరిపాలనలో 
తెలుగు వాడుక ప్రగతి సమీక్షించి , ప్రభుత్వానికి తగు సూచనలు,సిఫార్సులు చేయుటకు 1966వ సంవత్సరపు 
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం 5(1)వ విభాగాన్ననుసరించి , ప్రభుత్వం అధికార భాషా సంఘానికి 
అధ్యక్షుడిని నియమించడమైనది . 


ANDHRA PRADESH GAZETTE, November 11 , 2019 


పై రెండవ పరిగణన పత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘానికి ఈ దిగువ 
తెలిపిన వ్యక్తులను సభ్యులుగా నియమించాలని నిర్ణయించడమైనది . 


Co 


శ్రీ మోదుగుల పాపిరెడ్డి గారు 
ఆచార్య షేక్ మస్తాన్గారు 
ఆచార్య చందు సుబ్బారావుగారు 
ఆచార్య ఎస్ . శరత్ జ్యోత్స్నారాణి గారు 


ఈ ఉత్తర్వులు ఆర్థిక శాఖ వారి యు . ఓ . నెం . ఎఫ్ . ఐ . ఎన్ 01 - ఎఫ్ . యం . యు . ఓ.పి . సి . 
( జి . ఎ .డి . 2) / 58 / 2019- కంప్యూటర్ నెం . : 1013766 , తేది : 04 - 11 - 2019) ఆమోదం ద్వారా జారీ 
చేయడమైనది . 


కె . ప్రవీణ్ కుమార్ , 
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి . 


- - - X - - - 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada, www .apegazette .cgg .gov.in 


